నవ శిక్తిత సాహిత్యమాల 


పాడి పరిశము 


రబన 


జబ్బు కోనేటి రావు 


బ(తాలు 


సంతోష్‌ గుప్త 





నేషనల్‌ బుక్‌ (ట్రస్ట్‌, ఇండియా 


ఆ 


ఈ పుస్తకం రాష్ట్ర పయోజన విద్యా పనరుల కెందం, హైదరాబాదు, ఆంధ్రపదె 
రియు నేషనల్‌ బుక్‌ ట్రస్ట్‌, ఇండియా సంయుక్తంగా నిర్వహించిన వర్క్‌ 
లో 


తయారు చేయబడినది. 


ISBN 81-237-2652-X 

(పథమ ముదణ 1999 (శక 1920) 

అ జమ్మి కోనేటి రావు, 1999 

PAADI PARISRAMA (Telugu Original 

రూ. 8.00 

డైరెక్టర్‌, నేషనల్‌ బుక్‌ (స్ట్‌, ఇండియా, ఎ-5, గ్రీస్‌ పార్క్‌, 
న్యూఢిల్లీ-! 10016 ద్వారా ప్రచురింపబడినది. 





పాడి పరిశమ 


పాలు మంచి ఆహారం. పసిపాపలకి, ముసలివారికి సులభంగా 
అరుగుతాయి. వయసులోని వారికి కూడా మంచివి. పాలనుంచి 
పెరుగు, వన్న, నెయ్యి తయారవుతాయి. ఇవి కూడా వంటికి 
బలం. రెతు పొలాలలో పంటలు పండించి లాభాలు 


సంపాదిసాడు. దానికి తోడుగా పాడి పరిశ్రమ ఒక మంచి ఉపాధి. 


మనకి ఎన్ని పాలు కావాలి 


పాడి పరిశమ ఇటీవల ఎంతో పురోగతి సాధించింది. పాలదిగుబడి 
అధికం అయింది. [ప్రపంచంలో ఇలా మనది రెండో స్థానం 
అయింది. అయినా సగటున అవసరమైన పాలు అందరికి 
అందడం లేదు. ఇది మన రాష్ట్రంలో ఈనాటి పరిస్థితి. 
దినికి మూడు కారణాలు ఉన్నాయి. పశుగాసం తగినంత 
లదు. మన పశువులు నాసిరకానివి. జనాభా పెరిగిపోతోంది. 
మన దేశంలో చాలా రాష్ట్రాలున్నాయి. పాలదిగుబడిలో మనది 
ఆరోస్థానం. అయినా సగటున రోజుకి ఆరుగురికి ఒక లీటరు 
పాలే అందుతున్నాయి. ఇది చాలదు. మనిషికి కనీసం రోజుకు 
పావు లీటరు పాలు కావాలి. 
_ మనరాష్ట్రంలో చాలా పాడి పశువులు ఉన్నాయి. ఒక కోటి 
వరకు ఉంటాయని అంచనా. అయితే ఇవి దేశవాళివి. నాసిరకం. 


పాల దిగుబడి తక్కువ. 


సంకర జాతి 


ఈనాడు (ప్రభుత్వమే ఈ రంగంలో ఉంది. చాలా చర్యలు 
ఆచరణలో పెడుతోంది. మేలిరకాల పశువులను పెంచాలని 
పట్టుదలతో ఉంది. వాటి ఆరోగ్యం గురించి చాలా (శ్రద్ధ 
చూపుతోంది. అధికంగా పాలిచ్చే సంకర జాతులను 
ఉత్పత్తిచెస్తోంది. 

వీటిని ఆసరాచేసుకొని రైతు ముందుకు పోవాలి. ఒక మంచి 
పాడి పశువు ఒక ఎకరం భూమితో సమానం. కరవులు రావచ్చు, 
వరదలు ఊరి మీద పడవచ్చు. కాని ఇవేవి పాడి పరిశమకి 
అడ్డురావు. ఎడాది పొడవునా పాడి పర్మిశమ ఆదాయం ఇస్తుంది. 

నిటి ఎద్దడి, కరవు ఉండే మండలాలు ఉన్నాయి. వారు 
పాడి పరి|(శమకి బాగా పూను కోవాలి. ఈ రోజుల్లో కొత్త కొత్త 
విధానాలు అమలులో ఉన్నాయి. రైతులు లాభాలు పొందు 
తున్నారు. (పజల జీవన విధానం మెరుగయింది. కాని ఇంకా 
చెయవలసినది చాలా ఉంది, 

పాడిపశువులు నాసిరకం అయితె దాణాఖర్చు పెరుగుతుంది. 
వొాలదిగుబడి మాతం పెరుగదు. అందువల్ల నాసిరకం మగ 
దూడల విత్తులు ఎడాది లోపల కొట్టాలి. పాలసార ఉన్న 
మెలురకాల పశువుల్ని మాతం పెంచుకోవాలి. (గాస వనరులు 
సరిగా వాడుకోవాలి. 


జతకట్టకుండానే చూలు కడతాయి 


ర 


జతకట్టడాణక్‌ వులురకం-౧ఆలబోతులు అంతా ఈయన 
4 


నాడు ఇలా జత కట్టవలనన అవసరంలెదు. పశువులు చూలు 
కట్టడానికి సూది విధానం ఉంది. మన రాష్ట్రంలో 15 సంవత్సరాల 
నుంచి దీనిని అమలు చెస్తున్నారు. అయినా మంచి ఫలితం 
సాధించలేక పోయాము. సగటున ఎనిమిది పశువుల్లో ఒకదానికే 
లభిస్తోంది. మొత్తానికి ఈ కార్యక్రమం నత్తనడకలాగా సాగుతోంది. 
ఇలా నెమ్మదిగా జరిగితే లాభం లేదు. మరో 15 సంవత్సరాలు 
గడిచినా సగం పశువులే ఇలా చూలు కడతాయి. మిగతా 
సగం నాసిరకరాహాొటనె కంటోయ్యః 


పల్లెల్లో మంచి అవకాశం 

సూది విధానం ఒక ఉద్యమంలాగా సాగాలి. గత అయిదు 
సంవత్సరాలలో ఈ కార్యక్రమం కుంటుపడింది. ఈ నిజాన్ని 
మనం తెలుసుకోవాలి. గ్రామాల్లో యువకులకి పనులు దొరకడం 
లేదు. అలాటివారు ఈ కార్యక్రమాల్లో విరివిగా కృషి చేయాలి. 
ఉత్సాహంతో పనిచేయాలి. వారికి ఉపాధి దొరుకుతుంది. ఆ 
బధంగా సంకరజాతి పశువులు అధికం అవుతాయి. ధర 
తగ్గుతుంది. పాలు అందరికి సమృద్ధిగా దొరుకుతాయ్యి. రెతుల 
ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. పల్లెలు ఆరోగ్యంగా సంపదతో 
కళకళలాడతాయి. 


పాడి పరిశమలో సూత్రాలు 


(గామిణులు ఈ కార్యక్రమంలో బాగా పాల్గొనాలి. దీనికి అయిదు 
సూ(తాలు పాటించాలి, 
1. మంచి పాల సార ఉన్న పశువులనే పెంచుకోవాలి. 


౨. ఆ పశువులు తొందరగా ఎదకి రావాలి. 
ఏ 


3. వాటికి మంచి దాణా ఇవ్వాలి, 
4. రోగాలు రాకుండా జాగతలు తీసికోవాలి, అవసరమైతే 


మందులు వెంట వంటనే ఇవ్వాలి. 
5. యాజమాన్యం సరిగా పాటించాలి. పతితం తక్కువ 
ఖర్చు చేయాలి. అధికంగా లాభాలు పొందాలి. 


సంకర జాతుల సదుపాయం 


సంకర జాతులు రోగాలకు సులభంగా లొంగవు. ఆధిక పాలను 
ఇస్తాయి. దేశవాళి అవులని మంచి మంచి విదేశీ రకాలతో 
జతకట్టాలి. దెశవాళి గేదెలని ము[రాజాతి గెదెలతో జత కలపాలి. 
ఇలా ఈత ఈతకి వాటి నాణ్యత పెరుగుతుంది. 





పశువులు మంచివని మనకి ఎలా తెలుస్తుంది? 


మంచిలక్షణాలు ఇలా ఉండాలి : 
1. ఆడవి ఎపుగా ఎద్దుల్లా ఎదగ కూడదు. ఆడజాతి లక్షణాలు 


ఉండాలి. 


2. చర్మం నున్నగా పల్చగా మెరుస్తూ ఉండాలి. 

ఎ. కళ్లు చురుగ్గా మిల మిలలాడాలి. 

4. ఛాతీ వెడల్పుగా, మెడ పొట్టిగా ఉండాలి. 

౨. పొదుగు విశాలంగా ఉండాలి, సిల్కులాగా, నున్నగా, 
మెత్తగా ఉండాలి. పాలు పెదికాక పొదుగు ముడతలు 
పడాలి. పడకపోలే పాలు తక్కువ, కండ ఎక్కువ అని 
తెలుసుకోవాలి, 


న్‌. 


న. 





6. పొదుగుకు అటూ ఇటూ నరాలు ఉబ్బి బాగా కనబడాలి. 

7. నాలుగు సిరలు మృదువుగా ఉండాలి. నొక్కగానే పాలు 
ఏక ధారగా రావాలి. 

8. పొదుగు నలుచదరంగా. ఉండాలి. 


పాడి పరిశ్రమలో ఈ విషయాలు బాగా తెలుసుకోవాలి 


1. పశువులలో ఎలాటి రకాలు ఉంటాయి. 
2. సంకర పద్దతులతో పశువుల గుణాలు మెరుగు అవుతాయి. 
3. సూది విధానంలో పశువులు చూలు కట్టి ఈనుతాయి. 
4. దూడల విషయంలో జాగతలు. 

౨. దూడల పెరుగుదలలో గమనికలు. 

6. పచ్చగడ్డి నిలువ చేయడం. 

7. పశురోగాలకు తగిన చికిత్సావిధానం. 

8, యాజమాన్య మెళకువలు. 


పశువులను ఎత్తు నేలల మీద కట్టుకోవాలి. నీటి సదుపాయం 
బాగుండాలి. పచ్చగడ్డి బాగా దొరకాలి. పాలు సులభంగా వేరే 
చోటుకి తరలించుకోవాలి. 


విదేశి ఆవులు, సూది విధానం 


కనిసం రోజుకి 6 లేదా 8 లీటర్ల పాలిచ్చే విదేశీ ఆవులను 
ఎ౨౦పక చేయాలి. గతంలో వాటికి ఏ రోగాలు రాలేదని 
తెలుసుకోవాలి. 
నాధారణంగా ఆవు ఎదకి వచ్చాక ఎద్దుతో జతకడతారు. 
కా ఈ నాడు ఆ అవసరంలేదు. సూది విధానం ఉంది. 
8 


మొదట మంచి జాతికి చెందిన ఎద్దునుంచి ఏర్యాన్ని తీస్తారు. 
ఇలా తీయడానికి తగిన పరికరాలు ఉన్నాయి. తరువాత జక్యా న్ను 
పద్దతి ప్రకారం నిలువ చేస్తారు. 

ఆవు ఎదకి వచ్చాక ఈ వర్యాన్ని వాడతారు. ఆవు చూలు 
కడుతుంది. ఆవు నాసిరకం కావచ్చు. కాని నాణ్యతకల దూడ 
పుడుతుంది. 


సూది విధానంలో మేలు ఎమిటి? 


1. 


మంచి జాతి ఎడ్లను మెంచుకోవాలంటె చాలా ఖర్చు 
అవుతుంది. 


2. విదేశీ జాతి ఎడు చాలా అరుదు. విపరీతమైన ఖరీదు. 
ఎ. ఒకసారి ఒక ఎద్దు నుంచి తీసిన ఎర్యం చాలా కాలం 


నిలువ చేసుకోవచ్చు. ఒక ఎద్దు విర్యం మూడు వెల 
ఆవులకు సరిపోతుంది. 


. రోగాలను అదుపులో ఉంచుకోవచ్చు. 


5, ఒకవెళ ఆ ఎద్దు చనిపోయిందే అనుకొందాం దాని 


వీర్యం ముందే తీసిఉంటాము. అప్పుడు మనకి నష్టం 
లేదు. 15 సంవత్సరాల వరకు ఆ ఎర్యాన్ని 
వాడుకోవచ్చు. 


wore ఎద్దు మన దేశానికి రానవసరం క కాం 


మన దేశవాలి పశువుతో జతకట్టిన ఫలితం వస్తుంది. 


అయితే ఒక ముఖ్య విషయం గమనించాలి. విదేశీ 
లక్షణాలు పశువులో సగం మాతం ఉండాలి. అధికంగా ఉండ 
కూడదు. విదేశీ వాతావరణం వేరు. మన వాతావరణం వేరు. 


9 


అవి మన దేశంలో బతకలెేవు, 
అయితే ఒంగోలు జాతి ఆవులు, మురా జాతి గేదెలు 


మన దేశానికి చెందినవే. వాటితో నాసిరకం పశువులను జత 
కలుపుతారు. లెదా సూది విధానం అమలు చేస్తారు. పిటి 
దూడలకు పూర్తి ఒంగోలు జాతి లక్షణాలు రావాలి. అలాగే 
పూర్తి ము[రాజాతి లక్షణాలు రావాలి. 


ఒంగోలు జాతి 


మన రాష్ట్రంలో ఒంగోలు జాతి ఆవులు, ఎద్దులు తరుచు 
కనబడతాయి. ఇవి మన రాష్ట్రానికే గర్వకారణం. తెల్లగా 
ఉంటాయి. ఎత్తుగా, ఎపుగా ఎదుగుతాయి. అయితే కొమ్ములు 
అంతగా ఉండవు. గంగడోలు ఉంటుంది. మూపు బలంగా 
ఉంటుంది. విదేశాలలో కూడా ఇది పేరుపొందింది. చాలా 
దెశాలకు ఎగుమతి అయింది. దిన్ని మాంసానికి వారు కొంటారు. 

కాని ఇటీపల (గామాల్లో షన టకత డేద్ద తగ్గి పోయింది. 
దీనిని పెంచడం తగ్గించారు. ప్రజలు పల్లెలనుంచి నగరాలకు 
తరలిపోతున్నారు. గతంలో (పతి ఇంటి వారు ఈ ఆవులని, 
ఎడ్లని పెంచుకొనేవారు. అభిమానంతో పెంచుకొని పేరుపేరునా 
రామూ, లక్ష్మఅని పిలిచేవారు. ఇప్పుడు అలాటి రైతులు 
లరు. ఆ పశువులకి ఆలన, పాలన కరవవుతోంది. 

అయితె సుమారు 10 సంవత్సరాల నుంచి లామ్‌ ఫారములో 
ఏటిని ఎంచుతున్నారు. ఇది గుంటూరు జిల్లాలో ఉంది. ఆ 
' పారములో వీటి ఎర్యాన్ని తీసి నిలువ చేస్తున్నారు. ఒక ఎద్దునుంచి 
తిసిన ఎర్యం అయిదువేల సూది విధానాలకి సరిపోతుంది. 


మంచి ఒంగోలు ఆవు రోజుకి 10 లీటర్ల వాలు ఇస్తుంది. 
10 


అయితే సామాన్యంగా ఈతకి 600 లీటర్లు ఇస్తుంది. దీనిని 
వెయ్యి లీటర్లకు పెంచాలని లామ్‌ ఫారములో (ప్రయత్నిస్తున్నారు. 
ఒంగోలు ఆవుల చర్మం ఎండ వేడికి బాగా జారుస్తుంది. గోమార్లు 
వంటివి చేరవు. అసలు సిసలు ఒంగోలు గిత్త ఒంటి మీద లేత 
నలుపు [పాంతాలు ఉంటాయి. ఇవి (ప్రత్యేకంగా తొమ్మిది 
(వాంతాలు. మిగతా భాగం అంతా తెల్లగా ఉంటుంది. ఏటిని 
గుర్తించి జాతి ఎలువ కడతారు. 

గతంలో (పతి పల్లెలోను అచ్చువేసిన ఆంబోతులు ఉండేవి. 
ఈ నాటికీ ఇవి అక్కడక్కడా కనబడతాయి. రైతులు కొన్ని 
ఒంగోలు దూడలను అలా వదలివేసారు. వాటికి శంకు, చక్రం, 
గుర్తులు వాతలు వేసేవారు. ఇవి మందల్లో తిరిగి ఆవులతో 
జతకూడేవి, 


ముర్రా జాతి 


దేశవాళి గేదెలు పాలు బాగా ఇవ్వవు. మన దెశంలో ఇలాటి 
నాసిరకం గేదెలు ఎక్కువ. సుమారు 8 కోట్లు ఉన్నాయని 
అంచనా. ముర్రా బ(రైని మాల్యిగేదె అనీ అంటారు. ఈనాడు 
(గామాలలో, పట్టణాలలో ఇవి అధికంగా కనబడుతున్నాయి, 

ము(రాగేదె కొమ్ములు వొట్టి. చక్రంలా చుట్టి తిరిగి తల 
మీదకే వస్తాయి. శరీరం బలంగా ఉంటుంది. నల్లగా నిగ నిగ 
మెరిసి పోతూ ఉంటుంది. తోక పొడవు. చివర కుచ్చు తెల్లగా 
ఉంటుంది. పాలు బాగా ఇస్తాయి. నాసిరకం గేదెని ముర్రా 
పోతుతో జత కలుపుతారు. గేదె సంతానం మెరుగవుతుంది. 
'మల్లీ తిరిగి ఇలాగే చేసారు. ఇలా కొన్ని తరాలలో అసలైన 


_ ము[రాజాతిలాటిదె పుడుతుంది. 
11 





దూడల పెంపకం 


గేదెలని, ఆవులని రైతులు శ్రద్ధతో పెంచుకొంటారు. అయితే 
దూడల విషయంలో కూడా మెళకువతో ఉండాలి. లేకపోతే 
సగానికి పైగా దూడలు చనిపోతాయి. తల్లి కడుపులో పడిన 
నాటినుంచే దూడ మీద (శద్ద మొదలవాలి. తల్లికి మంచి దాణా 
ఇవ్వాలి. పోషకపదార్థాలు అందించాలి. దూడ పుట్టాక ముక్కు 
రంధ్రాలు శుభం చెయ్యాలి. తల్లి చేత బాగా నాకనివ్యాలి. ఆ 
విధంగా దూడకి వెచ్చదనం అందుతుంది. తల్లికి, పెల్లక్‌ మధ్య 
అనురాగం, అనుబంధం కలుగుతాయి. అవసరం అయితే దూడని 
నిలబెట్టాలి. తల్లి పాలు తాగెలా చూడాలి. గిట్టలు గిల్లివయాలి. 
మూడు గంటల్లో విరోచనం అవుతుంది. లేకపోతే ఎనిమా ఇవ్వాలి. 

దూడకి జున్ను పాలు ఇవ్వాలి. వాటినే మురుపాలు 
అంటారు. ఇవి దూడకి చాలా మంచివి. దూడలకి రోగాలు 
రాకుండా కాపాడతాయి. ఆ పాలలో విటమినులు ఉంటాయి. 
రోజూ మూడు నాలుగు సార్లు తాగించాలి. ముర్రుపాలు అజీర్తి 
చేస్తాయనే భయంతో తాగనివ్వరు. నిజానికి జున్ను పాలు 
అరిగే శక్తిని ఎక్కువ చేస్తాయి. విరోచనం స|కమంగా అవుతుంది. 
ఈ విషయంలో శ్రద్ధ చూపాలి, 

ఈనన తరువాత దూడని తల్లికి కనబడనీయకూడదు. జున్ను 
పాలలో మన చేతివేళ్లు ముంచి, ఆ వేళ్లను దూడతో నాకించాలి. 
అలా దూడ వెళ్లని చీకుతుంది. తరువాత పాత్రలో ఐాలుపోసి 
తాగించాలి. పాల పీక కూడా అలవాటు చేయవచ్చు. 

దూడ తాగే పాలు గోరువెచ్చగా ఉండాలి. పాలకి కొద్దిగా 
వెడి నీళ్లు కలిపితే సులభంగా జీర్ణమవుతాయి. 


13 


ఎన్నివాలు తాగించాలి 


దూడ బరువును ముందు తెలుసుకోవాలి. మొదటి నెలలో ఆ 
బరువులో పదోవంతు పాలు రొజూ తాగించాలి. రెండోనెల 
15 వంతుకి తగ్గించాలి. మూడొనెల 20 వంతుకు తగ్గించాలి. 


దూడలకి ఏడో రోజు నుంచి దాణా ఇవ్వాలి. దాణాని 


నాలిక మిద రాసూ ఉండాలి. అలా దాణాకి అలవాటు అవుతాయి. 
దాణా నీటితో తడపాలి. అలా అయితే సులభంగా జీర్ణం 
అవుతుంది. దూడలకి గడ్డి పరకల అలవాటు మంచిది. రెండో . 
నెల నుంచి 5 పాళ్లు పచ్చిమేత 2 పాళ్లు ఎండు మెత ఇవ్వాలి. 


దూడ ఆరోగ్యం జాగ్రతలు 


దూడలకి ఆరోగ్యపరంగా ఈ కింది జా(గతలు తీసికోవాలి. 


త స wR న 


డూడ పుట్టాక టింకృర్‌ అయొడిన్‌ కట్టు బొడ్డుకి వేయాలి. 
టెటనస్‌ టాక్సయిడ్‌ సూది ఇవ్వాలి, 
పుట్టాక జున్ను పాలు తాగించాలి. 


[ తొమ్మిది ఆరియోమైసిన్‌ బల్లలు, మూడు రోజులు ఇవ్వాలి. 


నాలుగో రోజు ఎ-విటమిన్‌ ఇంజక్షన్‌ ఇవ్వాలి. 
రెండు వారాల తరువాత ఎలిక పాముల మందు ఎత్తాలి 
తరువాత నెలకొక సారి నాలుగు నెలలు పట్టాలి. 


. గాలికుంటువ్యాధి రాకుండా రెండు నెలలలోపు టీకాలు 


ఇవారలి, 
35 రోజుల తరువాత బూస్టరు ఇచ్చి, 6 నెలల కొకసారి 


తిరిగి ఇస్తే మంచిది. 


చీడ పారుడు రాకుండా 4-6 నెలల వయసులో టీకా 


14 


ll. 


12. 
13. 


14. 
I>: 
. నెల వయసు తరువాత రోజూ దూడలని కడగాలి. 
17. 
18. 
19. 


ఇవ్వాలి. తిరిగి సంవత్సరానికి ఇప్పించాలి. సంకర జాతికి, 
విదేశీ జాతులకి అయితే తిరిగి 3-4 సంవత్సరాలకి 
ఒకసారి ఇవ్యాలి. దేశవాళి వాటికి అయిదేళ్ల కొకసారి 


ఇసే చాలు. 
= 


. గొంతు వాపు వ్యాధి రాకుండా 6 మాసాల వయసులో 


టీకా ఇవ్వాలి. తరువాత అన్ను వయసుల వాటికి 
సంవత్సరానికి రెండుసార్లు జూన్‌/జూలై శఅత్నను; 
డిశంబరు/జనవరి నెలలోను ఇవ్వాలి. 

జబ్బ వాపు వ్యాధి టీకాలు అర్ధ సంవత్సరం దాటాక 
వీలైనంత త్వరలో ఇవ్వాలి. 

"షెడ్డు చుట్టూ సున్నం జల్లుతూ ఉండాలి. 

రెండు నెలలకి ఒకసారి దూడ వెంట్రుకలు కత్తిరించాలి. 
ఇలా అయితే గోమార్లు, పేలు, మిన్నల్లులు పట్టవు. 
దూడల మూతులకి చిక్కాలు తగిలించాలి. 

వాటికి రోజూ నాలుగు గంటలు వ్యాయామం కావాలి. 


షెడ్డు ఫినాయిలుతో కడుగుతూ ఉండాలి. 

ఈదురు గాలుల నుంచి వాటికి రక్షణ కల్పించాలి. 
నెలలోపు దూడలకి ఎండు గడ్డి ఒర పడుకొ నె 
సదుపాయం చేయాలి. 


మీరూ చేపట్టండి 


పెద్ద పెద్ద డెయిరీల ద్వారా పాల అమ్మకాలు జరుగుతున్నాయి. 


చిన్న చిన్న సహకార సంస్థలు అమ్ముతున్నాయి. వ్య క్తిగతంగా 
కూడా చాల మంది అమ్ముతున్నారు. దీనికి ఎంతో అవకాశం” 


15 


ఉంది. ఇదొక మంచి ఉపాధి కల్పనా కార్యక్రమం. లాభాలు 


బాగా వనాయి. (గామస్థులు (గద్ద వహించాలి. 
మరిన్ని వివరాలు . 


పాల దిగుబడి 


మన రాష్ట్రంలో సంవత్సరానికి 400 కోట్ల లీటర్ల వాలు దిగుబడి 
అవుతున్నాయి. ఇది 600 కోట్ల లీటర్లకు పెరగాలి. 

పాడి పశువుల సంఖ్యలో మన రాష్ట్రం మూడవ స్థానంలో 
ఉంది. పాల దిగుబడిలో మాత్రం ఆరవ స్థానం. 


మనిషికి సగటున ఎన్ని పాలు కావాలి? 


మనరాష్ట్రంలో ఐవరాలు ఇలా ఉన్నాయి: 


1956లో ............... 165 (గాములు 
ల ల లాల 130 (గాములు 
ఈ తరుగుదలకి కారణం జనాభా పెరుగుదల. 
1995 లో దేశం మొత్తం BO rn 190 [గాములు 
1995 లో మన రాష్ట్రంలో ................ 160 [గాములు, 


2000 సంవత్సరానికి [ప్రణాళిక లక్ష్యం టి 220 [గాములు 
[పతి మనిషికి సామాన్యంగా రోజుకి 
కావలసిన కనీస పాలు ....... 220) (గాములు 


సూది సదుపాయం 


దీనినే కృతిమ గర్భధారణ అంటారు. ప్రబుత్వం దీనికి ఎన్నో 
సదుపాయాలు కల్పించింది. మూడువేలకి పెగా సంకర జాతి 


16 





ఉత్పత్తి కేంద్రాలు ఉన్నాయి. వీటిలో ఇప్పటికి 12 లక్షల 
పశువులకి సూది సదుపాయం సమకూరింది. రెండు లక్షల 
'సంకర జాతి పశువులు పుట్టాయి. 

ఎద్దు నుంచి సేకరించిన వీర్యాన్ని నిలవ చేయడానికి 
[ద్రవ నైటోజెన్‌ అవసరం. దీని ఉప్లోగత మైనస్‌ 196 సెల్సియస్‌. 
అవసరం వచ్చినపుడు దినిని పరిశుభ పరిస్థితుల్లో ఆవు 


యోనిలోకి ప్రవేశపెడతారు. 


విదేశీ ఆవులు 


విదేశీ ఆవులు ముఖ్యంగా రెండు. జెర్సీ, హల్సిటిన్‌ [ఫెజియన్‌. 
17 


జెర్పిఆవు లేత ఎరువు లేదా లేత నలుపు రంగు తెల్ల మచ్చలు 
ఉంటాయి. ఈ రకాన్నే మన రాష్ట్రంలో జత కట్టడానికి విరివిగా 
ఉపయోగిస్తున్నారు. అన్ని విదేశీ రకాలలోకి ఇదే అందమైనది. 
చిన్నరకం. మగ వాటికి వీపు మీద మూపు ఉండదు. ఆవు 
తొందరగా ఎదకి వస్తుంది. చాలా కాలం బతుకుతుంది. రోజుకి 
20-30 లీటర్ల వాలు ఇస్తుంది. వాలు మంచి వాసికి చెందినవి. 
కొవ్వు బాగా ఉంటుంది. పాలు అందుకే కొద్దిగా పసుపు రంగులో 
ఉంటాయి. 

హాల్సిటిన్‌ (ఖజియన్‌ రోజుకి 25-35 లీటర్ల వాలు ఇస్తుంది. 
కొవ్వు తక్కువగా ఉండడంవల్ల స్వచ్చంగా తెల్లగా ఉంటాయి. 
పాలదిగుబడిలో దీనికిదే సాటి. విదేశీ ఆవులలో ఈ ఆవు చాలా 
ప్రశస్తమైనది. శరిరం పొడవుగా పుష్టిగా ఉంటుంది. నల్ల చర్మం 
బుద తెల్ల చుక్కలుంటాయి. తోక చివర కుచ్చు తెల్లగా ఉంటుంది. 
ఈ జాతి ఎద్దు విర్యాన్ని సూది విధానంలో మన రాష్ట్రంలో 
బాగా ఉపయోగిస్తున్నారు. బుద్దిగా లొంగిఉంటుంది. దూడలు 
పెద్ద సైజులో ఉంటాయి. 

(ప్రస్తుతం మన రాష్ట్రంలో 3-4 పల్లెలకి ఒకచోట ఒక 
కృతిమ గర్భధారణ కెం[దం ఉంది. ఏటికి ఈ వర్యం ౧౨త్యం 


సరఫరా అవుతుంది. 
జతకట్టె విధానాలు 


పశువులని జత కట్టడానికి మూడు విధానాలు ఉన్నాయి : 
1. అదె సంతానంలో జత. ఈ పద్దతిలో ఒకే రకం లేదా 
సంతతి మగ ఆడ వాటి మధ్య జతకడతారు. దీనికని వాటి 


మధ్య సరాసరి జత కట్టవచ్చు. లేదా సూది విధానంలో 
18 


జరపవచ్చు. 

ఉదాహరణకి ఒంగోలు గిత్త ఉంది. దా ఏర్వ్యాన్ని ఒంగోలు 
ఆవుకే ఉపయోగించడం. దీని వల్ల ఆ జాతి లెదా రకం నాణ్యత 
మెరుగవుతుంది. ఆ జాతి లక్షణాలు మరింత ఎక్కువ స్పష్టం 
అవుతాయి. వున రాష్ట్ర 9౦లో ఒంగోలు జాతి ఇలా 
లాభపడుతోంది. 

కాని ఈ పద్ధతిలో కొన్ని లోపాలున్నాయి. సంతానంలో 
శక్త, సామర్థ్యం తగ్గుతాయి. జ్యాగత్తగా మంచి లక్షణాలను 
పెంచుకొని చెడు లక్షణాలు తరతరానికి తగ్గించుకోవాలి. 

2. తరతరానికి నాణ్యత పెంచడం. దీనినె (గేడింగ్‌ అంటారు. 
నాసిరకం దేశవాళి పశువులకి ఉన్నతరకం విదెగిజాతి పశువులకి 
జతకట్టాలి. సరాసరి జతకట్టవచ్చు లేదా సూది విధానం 
జరపవచ్చు. ఇలావచ్చిన సంతానంలో సగం మంచి, సగం 
నాసిరకం లక్షణాలు ఉంటాయి. తరువాత తరంలో తిరిగి వీటికి 
విదేశి జాతికి జతకట్టవచ్చు. ఈ సారి మరిన్ని మంచి లక్షణాలు 
వస్తాయి. ఇలా చేసుకొంటూపోతే కొన్ని తరాలలో సంతానం 
విదేశీ పశువులలాగే ఉంటాయి. కేవలం విదేశీ ఆవులతో 
జతకట్టవచ్చు. కాని పూర్తి విదేశి లక్షణాలుండడం మనకి మంచిది 
కాదు. 

మన రాష్ట్రంలో మురా గేదెలని ఉపయోగించి గేదెల 
నాణ్యతన పంచుకొంటున్నాము. ఒంగోలు జాతి ఎద్దుని, 
నాసిరకం ఆవులతో జతకద్దీనా ఆ ఆవులు మెరుగైన దూడలని, 
పెయ్యలని కంటాయి. 

3. వేరే రకాల మధ్య జతకట్టడం. మేలురకాలైన విదేశీ 
పశువులతో జతకట్టడం. సూది విధానం అమలు చేయవచ్చు. 

19 


రెండు వేరు రకాల మధ్య జతకడితే వాటి సంతానానికి శక్తి 
సామర్థ్యాలు ఎక్కువ అవుతాయి. పాలదిగుబడి పెరుగుతుంది. 

ఒక ముఖ్య జాగత. సంతానంలో విదేశీ పశులక్షణాలు 
సగంకన్నా ఎక్కువ ఉండకూడదు. మనదేశ వాతావరణానికి 


అవి తట్టుకోలేవు. 


దేశవాళి పశువులకి విదేశీ పశువులకి తేడాలు 


దోశవాళి 
1. మొదటి సారి ఎదకి రావడానికి 
2-4 సంవత్సరాలు పడుతుంది. 
2. 4-5 సంవత్సరాల తరువాతనే 
మొదటి కాను. 


3. సంవత్సరానికి 200 రోజులు 
వాలినాయి. 

4. కాన్సుక్‌ కాన్పుకి మధ్య 
2 సంవత్సరాలు ఉంటుంది. 


5. పాల దిగుబడి చాలా తక్కువ. 
రోజుకి 1-2 లీటర్లు 


6. ఎదకి రావడంలో ఒకపద్ధతి 
ఉండదడు.. 


20 


విదోశవాళి 
18 నెలలకే ఎదకి 
వసాయి. 
2 సంవత్సరాల 4 
నెలలకి. మదత 
కాను. 
సంవత్సరానికి 300 
రోజులు పాలిసాయి. 
12-14 నెలలు 
మాతం ఉంటుంది. 
పతి సంవత్సరం 
కాను ఉన్నల్ల 
రమారమి 6-8 
లీటర్లు. దేశవాళికన్నా 
3-4 రెట్లు. 
పద్దతి (ప్రకారం 
ఎ౨ఎదకివనాయి. 


దూడలకి దాణా 


దూడలకి జున్నుపాలు తప్పక ఇవ్వాలి. మన వేళ్లు పాలలో 
ముంచి దూడల నోట్లో పెట్టాలి. అవి చకుతాయి. పాత్రలో 
పోసి తాగించవచ్చు. పాలపీక అలవాటు చేయవచ్చు. 

పాలు గోరు వెచ్చగా ఉండాలి. లీటరు పాలకి 150 మిల్లి 
లీటర్ల వేడి నీళ్లు కలపాలి. సుమారు ఆరో వంతు వేడి నీళ్లు 
అన్నమాట. 

ఏడో రోజు నుంచి దాణా ఇవ్వవచ్చు. దాణాలో తవుడు 
మొక్కజొన్న, ఉలవలు, బెల్లంమడ్డి, ఖనిజలవణాలు తగినంత 
ఇవ్వాలి. దాణా వివరాలు ఇలా ఉండాలి - రోజుకి ఇవ్యవలసినది. 


వయసు దాణా (గాములు 
రెండోనెల 150 
మూడో నెల 300 
నాలుగో నెల 500 
అయిదు, ఆరునెలలు 750 
ఎడో నెల 1 కిలో. 


మున రాష్ట్రంలోని వివరాలు 


మన రాష్ట్రంలో సుమారు ఒక కోటి పాడి పశువులు ఉన్నాయి. 
కాని ఇవి చాలవరకు నాసిరకం. దేశం మొత్తం మీద 8 కోట్ల 
గేదెలున్నాయని అంచనా. ఇవి చాలా వరకు నాసి రకమే. 
ము[రాజాతి హర్యానా, పంజాబు రాష్ట్రాలకి చెందింది. ఇది 
నెమ్మదిగా మన రాష్ట్రంలో ఎక్కువ సంఖ్యలో ఉత్విత్తి 
అవుతోంది. 


21| 


rf | 


Carl ER he 
bani satis aii 
WE ye Wg, Bere సా 

Rae ry Wer చ war 
7 కీ స్ట గ్గ 


{ స 





అధిక పాల ఉత్పత్తిని స్వెతవిప్లవం అంటారు. ప్రభుత్వం 
ఈ రంగంలో ఎంతో (శ్రద్ధ వహిస్తోంది. 

ఇండోస్విస్‌ (వాజక్టు ఈ రంగంలో ఉంది. ఇది మన 
రాష్ట్రానికి సహాయ సహకారాలు యిస్తోంది. 

మన రాష్ట్రంలో రోజుకి 1 కోటి లీటర్ల పైనే పాల దిగుబడి 
జరుగుతోంది. జిల్లా డెయిరీలలో 20 లక్షల లీటర్లు పాలు 
శుద్ది చేస్తున్నారు. ప్రయివేటు డెయిరీలలో మరో 10 లక్షల 
లీటర్ల పాలు శుద్ది అవుతున్నాయి. మిగతా పాలన్నీ [గ్రామాలతో 
పట్టణాలలో రెతులు ఇతరులు సేకరించి అమ్ము కొంటున్నారు. 

నిరుద్యోగులకు ఇదొక మంచి ఉపాధి కల్పనా కార్యక్రమం. 
ఈ సదుపాయాన్ని తప్పని సరిగా సద్వినియోగపరచుకోవాలి. 


ఆర్దిక సహాయత 


స్వయం ఉపాధి పరిశ్రమలు స్టాపెంచాలని ఉందా! వెంటనే 
ఆలిండియా సెల్ఫ్‌ఎంప్లాయ్‌ మెంట్‌ అనారు, రామన్న 
పేట, నల్గొండ వారిని సంప్రదించడి. 

ఇంకా మి [పాంతంలోని బ్యాంక్‌ను సంప్రదించండి. ఇంకా 
స్టట్‌క్రైనాన్టియల్‌ కార్పొరేషన్‌, చిరాగ్‌ ఆలీలేన్‌, హెదరాబాదు- 


యల 


౨0౦౦ 001 వారిని కలవండి. 


23 





Laserset at Printotast. 11/4 Old Rajinder Nagar. New Delhi - 110060 and 
printed at Beauty Pnnt. Pahar Ganj. New Delhi - 110033 


